[11/00 13/06 10516116 


౧౪€౦5://౧౭౮౧1౧2142౧|1|౪/.౪/0౧౮౧౧655.౦0గ౫/ 


[11/00 1/06 1091106416 


శీ కాలభైరవ అష్టకమ్‌ 

వ 01. దేవరాజ సేవ్యమాన వావనాంథి పంకజం 
 _వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్‌। 
నారదాది యోగిబ్బంద వందితం దిగంబరం 
కాశికా పురాధి నాథ కాలభైరవం భజే! 


_భానుకోటి భాస్వరం భవాళ్టితారకం పరం 
సిలకంఠ మిప్సితార్థ దాయకం త్రిలోచనమ్‌; 
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం 
కాశికా పురాధి నాథ కాలభైరవం భజే! 


_శూలటంక పాశ దండ పాణిమాది కారణం 
శ్వామకాయ మాదిదెవ మక్షరం నిరామయమ్‌। 
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవప్రియం 
కాశికా పురాధి నాథ కాలభైరవం భజే॥ 


. భుక్తిముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం 

భక్త వత్సలం స్థిరం సమస్తలోక విగ్రహమ్‌! 
నిక్వణ న్మనోజ్జ కన. కింకిణీ లసత్మటిం 
కాశికా పురాధి నాథ కాలభైరవం భజే! 


05. ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గ నాశకం 
కర్మవాశమోచకం సుశర్మ దాయకం విభుమ్‌; 


[11/00 13/06 1౧05161416 ణి 


1/00 [0/06 1౧910416 


స్వర్ణవర్ణ కేశపాశ శోభితాంగ (మండలం) నిర్మలం 
కాశికా పురాధి నాథ కాలభైరవం భజే! 


_రత్న వాదుకా ప్రభాభిరామ పాద యుగ్మకం 
నిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరంజనమ్‌। 
మృత్యుదర్చనాశనం కరాలదంష్ట్ర భీ(భూ)షణం 
కాశికా పురాధి నాథ కాలభైరవం భజే! 


. అట్టహాస ఖన్న పద్మజాండకోశ సంతతిం 
దృష్టి వాత నష్ట వాప జాల ముగ శాసనమ్‌! 
అష్టసిద్ధి దాయకం కపాల మాలికా ధరం 
కాశికా పురాధి నాథ కాలభైరవం భజే! 


భూత సంఘనాయకం విశాలకీర్తిదాయకం 
కాశివాసిలోక పుణ్యవాప శోధకం విభుమ్‌! 
సీతిమార్ద కోవిదం పురాతనం జగత్పతిం 
కాశికా పురాధి నాథ కాలభైరవం భజే! 
ఫల (శుతి 
.కాలభైరవాష్టకం పరస్తి యె మనోహరం 
జ్ఞానముక్తి సాధ(కం0)నం విచిత్ర పుణ్యవర్ధనమ్‌। 
శోక మోహ లోభ దైన్య కోప తాప నాశనం 
తే 'ప్రయాన్ని కాల భైరవాంఘఘ్రి సన్నిధిం ద్రువమ॥ 
// ఇతి శ్రీ మచ్చంకర భగవతః కృతా కాలభైరవాష్టకమ్‌ సంపూర్ణమ్‌ // 


[11/00 13/06 10516116 3 


1/00 [0/06 1౧910416 


ను 
చై 


భి |. 


... (ఎక్కడైనా తప్పులు ఉంటే సహృదయంతో కీలియేజేయవ్వసినదిగా మనవి. - 994౨డ[ 1 1థగతై 8131130 గీ 
స్ట జ్‌ సు 


